అ ఇ 


9}n}nsu| 9౦౮/4 (౦.0! 


iron Type Institute 


శ్రీ వేంకటేశ్వర స్తోత్రమ్‌ - భాఠార్ధముతో - 
. కమలాకుచచూచుక కుంకుమతో 
నియతారుణితాతుల నీలతనో। 
కమలాయతలోచన లోకపతే 
విజయీ భవ వెంకటశైలపతే॥ 
ఓ వేంకటాచలపతీ! శ్రీదేవి చనుమొనల కుంకుమ పూతవలన ఎట్జినైన 


నీఅశరీరము గలవాడవు. తామర పూరేకులవలె నిడుపైన కన్నులు గలవాడవు. 
జగన్నాయకా! స్వామీ! నీకు జయము జయము. 


02. సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ 
(ప్రముఖాఖీల దైవత మౌళిమణే। 
శరణాగత వత్సల సారనిధే 
పరిపాలయ మాం వృషశైలపతే॥ 
(బ్రహ్మ, శివుడు, కుమారస్వామి మొదలగు సమస్త దేవతలకు తల మానికము 


వంటివాడవు. శరణుజొచ్చినవారిని ప్రీతితో బ్రోచువాడవు. సారనిధివి. ఓ వేంకటా 
చలపతీ! నన్ను రక్షింపుము. 


03. అతివేలతయా తవ దుర్విషహై 
రనువెలకృతై రపదాధశతైః। 
భరితం త్వరితం వృషశైలపతే 
పరయా కృపయా పరిపాహి హరె॥ 


Kiron Type Institute 


న ఓ శ్రీహరీ! హద్దుమీరి సైపరాని అపరాధములు పెక్కింటిని పలుమారు 
||| గావించితిని. ఓ వేంకటాచలపతీ! మిక్కిలి దయతో ఈ దుష్టుని త్వరగా కాపాడుము. 
స్‌ 04. అధివేంకటశెల ముదారమతే 
రనతాభిమతాధికదానరతాత। 

పరదేవతయా గదితా న్నిగమైః 

కమలాదయితా న్న పరం కలయే॥ 

ఓ స్వామీ! జనులు కోరినదానికన్న ఎక్కువ వరములిచ్చు ఉదారమతివి. నిన్ను 


వేదములు పరమదైవముగా కొనియాడుచున్నవి. వేంకటాచలపతియగు ఓ లక్ష్మీపతీ! 
నీకంటె ఇతరమును ఎటుగను. 


05. కలవేణురవావశ గోపవధూ 
శతకోటివృతాత్స గ్రరకోటిసమాత్‌। 


ప్రతివల్లవికాభీమతాత్సుఖదాతొ 
వసుదేవసుతాన్న పరం కలయే॥। 


ఓ గోపాలస్వామీ! మనోహరమగు నీ వేణుగానముచే పరవశులై గోపికలు వేనవేలు 
నిన్ను చుట్టముట్టయుందురు. కోటి మన్మథ లావణ్యము గల్లి గోపికల కొక్కొక్కరికిని 
పయముగ మెలిగి సుఖము నొసంగు చుందువు, ఓ వాసుదవా! నీకంటే అన్యము 
నేనెబుంగను. 


06. అభిరామగుణాకర దాశరధే 
జగదెకధనుర్ధర ధీరమతే। 
రఘునాయక రామ రమేశ విభో 
వరదో భవ దేవ దయాజలధే॥। 


Kiron Type Institute 


oe వేంకటేశ్వరా! కళ్యాణగుణములకు తావైన ఓ దాశరధీ! నీవు జగదేక దనుర్గారివి. 
రఘునాయకా! రామా! లక్ష్మీపతీ! దయాసముద్రా! ఓ స్వామీ! దెవదెవా! వరముల 
నొసగి మమ్ము కాబాదుము, 


07. అవనీతనయాకమనీయకరం 
రజనీకరచారుముఖాంబురుహమ్‌। 
రజనీచరరాజతమోమిహిరం 
మహనీయమహం రఘురామమయే॥। 


భూదేవికూతురగు సీతాదేవికి మిక్కిలి నచ్చిన అందగాడవు. చంద్రునివలె 
అందమగు ముఖముగలవాడవు. రావణాసురుడను దట్టమగు చీకటికి సూర్యునివంటి 
వాడవు. ఓ రఘురామా! మహానుభావుడవు. నిన్నే శరణువేడుచున్నాను. 


08. సుముఖం సుహృదం సులభం సుఖదం 
స్వనుజం చ నుకాయ మమోఘశరము। 
అపహాయ రఘూద్వహ మన్యమహం 
న కథంచన కంచన జాతు భజె॥ 


ట్ర్‌ శ్రీరామా! ఏ ముఖము శరీరము; దివ్యసుందరములు. a) మనస్సు మిక్కిలి 
మృదువైనది. ఎల్ల జనులకు సులభముగా ఆశయింప దగినవాడవై సుఖము 
నొసగుదువు. మంచి తోబుట్టువులుగల వాడవు. మొక్సువోని అమ్ములు గలవాడవు. 
ఓ రఘుపతీ! నిన్ను విడిచి వేరొకరిని ఎప్పుడూ సేవింపను. 


09. వినా వేంకటేశం న నాధో న నాధః 
సదా వేంకటేశం స్మరామి స్మరామి! 


Kiron Type Institute 


హరే వేంకటేశ ప్రశీద ప్రశీద 
ప్రియం వేంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ॥। 


వేంకటేశ్వరుడుకాక నాకు వెరు దిక్కు ఎవ్వరునులేరు. ఎల్లవేళల వేంకటేశ్వరునే 
స్మరింతును. శ్రీ హరీ! వేంకటేశ్వరా! (ప్రసన్నుడవగుము. ప్రీతి నిమ్ము. 


10. అహం దూరత స్తే పదాంభోజయుగ్మ 
ప్రణామెచ్చయాగత్య సేవాం కరోమి; 
సకృత్సేవయా నిత్య సెవోసతరి త్వం 
ప్రయచ్చ ప్రయచ్చు ప్రభో వెంకటెశ॥ 
ఓ వేంకటేశ్వరప్రభూ! నీ పాదకమలసేవకై భక్తితో ఎంతో దూరము నుండి వచ్చి 


కొలుచుచున్నాను. ఓ స్వామీ! అకమారు వతం చ చెకన నిన్ను నిత్యము కొలుచు 
సవావలము నాకు దయచేసి యిమ్ము. 


11. అజ్ఞానినా మయా దోషా, నశేషాన్మిహితాన్‌ హరె! 
క్షమస్వ త్వం క్షమస్వ త్వం, శేషశైల శిఖామణే॥ 


ఓ శేషశెలశిఖామణీ! మూఢుడనై అనేకములగు నేరములు గావించితిని. ఓ శ్రీహరీ! 
వాని నన్నిటిని క్షమింపుము. స్వామీ! క్షమింపుము. 


1 ఓం శాంతిః శాంతిః శాంతిః ॥ 


- - ఇతి శ్రీ వేంకటేశ్వర స్తోత్రమ్‌ సంపూర్ణమ్‌ - - 


Kiron Type Institute 


ఈ10]1196| 96/41 ౪౮౦! 


ఉఊ౧ఎుంంరంంరుగుల ౧౧౧ 609౧౪9 
YY GSW Gt? PW 


Kiron Type Institute 


P 


చా చ 


Gs షస 


nd 


FEF. 
న్న ( 


